WE 


= ఆత్మ సాక్షాత్కార సాధనాలు 


కా 


- ఆచార్య శ్రీ ఓంకారాసరదగిరిస్వాములవారు, శ్రీవ్యాసాశ్రమం 


నామరూపక్రియాత్మక సృష్టిలో ప్రతిమానవుని 
యొక్క ప్రథమ కర్తవ్యం తనను తాను తెలుసుకోవడం. 
తనను తాను తెలుసుకోవడం కోసమే పరమదయాళువు, 
కరుణాసముద్రుడైన సర్వేశ్వరుడు ఆర్హహృదయుడై 


మానవ జన్మను మనకు ప్రసాదించాడు. భగవత్‌ (ఆక! 
ప్రసాదిత (శ్రేష్టమానవజన్మను సార్థకము ల్ల 


చేసుకున్నప్పుడే భగవంతుడు సంతుష్టు 
డవుతాడు. అలాగాక కేవలం దారేషణ, 
విత్తేషణ, లోకేషణాలయందే ఆసక్తి గలిగి, 
వాటి వాటి కార్యాలయందు వ్యాప్రతుడై 
వ్యామోహితుడైన మానవుని జన్మ * 
నిరర్ణకము. మానవజన్మ నిరర్ధ్థకము 


గాకుండా ఉండుటకు యెల్లరు ప్రయత్నించవలసిన 


అవసరం ఎంతగానో ఉంది. మనుజుడు సార్థకతకై 
ప్రయత్నించాలి గాని నిరర్ధకతకు గాదు. మన అందరి 
కర్తవ్యం, గమ్యం ఆత్మను తెలుసుకోవడమేనని జనులు 
ఎరిగిననాడు వారి వారి జన్మలు సార్భకతను 
నొందుతాయి. అయితే దేనిని “అత్మ అంటారనే విషయం 
మనకు ముందుగా తెలియాలి. 

ఆత్మ అనగా? 

యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాతి విషయానిహ। 

యచ్చాస్య సంతతో భావః తస్మాదాత్మేతి కీర్యతే॥॥ 

ఆత్మ సకల వ్యాపకము, సకలమును లయము 
చేయును, సకలేంద్రియముల విషయుములను 
(గ్రహించును మరియు సంతతభావము సాంతత్యము, 
ఎడతెగని నిలుకడ గలిగియుండును. గనుక ఆత్మ 
అనబడునని శ్రీ శంకరులు కఠ[శుతి భాష్యంలో 
ప్రస్తావించారు. ఇట్టిది మన స్వరూపం అని అందరూ 
తెలుసుకోవాలి. 


పంచభూతాత్మకమైన ఈ శరీరం దేని (పేరణచే 
చూడడం, వినటం, మాట్లాడడం మొదలైన క్రియలను 
చేస్తుందో, సంకల్పవికల్పాలు, నిశ్చయాత్మక జ్ఞానం, 


గా సృత్యాదులు దేనివల్ల కలుగుతున్నాయో అదియే “ఆత్మ” 


అని, సామాన్య పరిభాషలో ఆత్మను నిర్వచించవచ్చు. 
అంటే ఈ శరీరంలో ఒకడు ఉన్నాడు. వాదే ఈ 
1 సమస్తమైన కార్యాలను చేయిస్తూ, సాక్షిగా 
1) . ఉంటున్నాడని అర్థం. అంతేకాకుండా 
చక లోకంలో అందరికి కూడ “అహం అస్మీతి” 

ఇ (నేను ఉన్నాను) అనే అనుభవం (జ్ఞానం) 
) ఏదైతే ఉందో అదియే ఆత్మగా చెప్పవచ్చు. 


ఇక సాక్షాత్మారమనగా తెలుసు 
కోవడం. అంతేగాని పొందడం గాదు. చాలవరకు 
సాధకులు సాక్షాత్మారమంటే వేరే ఒక పరమాత్మ ఉంది. 
దానిని పొందడం అని అనుకుంటారు. ఇది వాస్తవము 
గాదు. మనకంటే భిన్నంగా ఒక వస్తువు లేదు. ఉంటే 
దానిని పొందడం కుదురుతుంది. ఇది యథార్థము 
గాదు. మరేమనగా ఉన్నటువంటి మన స్వరూపాన్ని 
అజ్ఞాన తత్‌ కార్యాలనుంచి వైదొలగించుకొని, మన 
స్థితిలో మనము ఉండడము సాక్షాత్మారము. “తనను 
తాను తెలుసుకోవడమే సాక్షాత్మారమని అర్థం”. ఇట్టి 
సాక్షాత్మారమునకు ఎటువంటి సాధనాలు అనుష్టించాలో 
శ్రీ శంకర భగవత్పాదులు “భగవద్గీతా భాష్యంలో” 
ఇలా వివరించారు. 

“శాస్రాచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనః 
ఆత్మదర్శనే కరణమ్‌” శాస్త్రము, ఆచార్యోపదేశము, 
శమము, దమము, మొదలైన వాటి చేత సంస్కరింపబడిన 
మనస్సు ఆత్మ సాక్షాత్మారానికి సాధనమవుతుంది అని. 


1 శాస్రముచే సంస్కరింపబడుట :- 

ప్రవృత్తి, నివృత్తి ప్రతిపాదక [గ్రంథాన్ని శాస్త్రము 
అంటారు. శాస్త్రము ముఖ్యంగా నివృత్తి ధర్మమునే 
బోధిస్తుంది. నివృత్తి ధర్మమును ఎలా అనుష్టించాలో, 
దానికై ఎటువంటి సాధనాలను చేయాలో మొదలైన 
విషయాలను శాస్త్రము కులంకశంగా వివరిస్తుంది. 
కావున సాధకులు ముందుగా శాస్త్రధర్మాలను బాగా 
అభ్యసించాలి. అలా అభ్యసించినవాదే ఆత్మను 
తెలుసుకోవడానికి యోగ్యుడు అవుతాడు. శాస్త్రము 
అనునది మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక కరదీపికలాగ 
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకు కలిగే 
ఆధ్యాత్మిక సంశయాలన్నీ కూడ శాస్త్రము ద్వారానే 
నివారణ అవుతాయి. అయితే “శాస్త్రవిహితధర్మానుష్టానం 
(సాధన చతుష్టయ సంపత్యాదులు) ఆత్మ సాక్షాత్కారానికి 
హేతువు అవుతుంది”. కనుకనే మన పూర్వజులు నిరంతర 
శాస్తాధ్యయన, తదనుష్టానాలచే సంస్మరింపబడి 
మనందరికి “మార్గపథగాములుగా” నిలిచారు. మనము 
కూడ పూర్వజుల మార్గాన్ని అనుసరించి, శాస్తముచె 
సంస్మరింపబడుటకు యత్నించెదము. 

సాధకుని ప్రతిచర్య శాస్త్ర సంబద్ధమవ్వాలి. “శరీర 
- వాక్‌ - మనస్సులలో శాస్త్రము ప్రతిఫలించాలి”. 
మన దైనందిన జీవితం శాస్త్రానికి సహేతుకమవ్వాలి. 
ఇలా దైనందిన జీవితమును శా(స్తముచే 
సంస్క్మరించుకున్న వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతిని 
తప్పక పొందగలడు. అంతేకాకుండా “సాధనచతుష్టయ 
సంపత్యాదులను” సాధకుడు అనుష్టించడం వల్ల ఆత్మ 
సాక్షాత్మారము సులభమవుతుంది. మరి ఆలస్యం 
ఎందుకు అందరము శా(స్తమును తెలుసుకొని, 
తద్ధర్మానుష్టానముచే సంస్క్మరింపబడుదాం!. 

2) ఆచార్యోపదేశము :- 

శాస్రముచే సంస్మరింపబడిన సాధకుడు సద్దురువుని 
ఆశ్రయించి వారి ద్వారా బ్రహ్మోపదేశమును పొంది, 


తదనుష్టానం నిరంతరం చేయడం వల్ల ఆత్మ 
సాక్షాత్మారము సులభమవుతుంది. సద్దురువు ద్వారా 
సంప్రాప్తమైన “*దివ్యప్రణవ మంత్రమును” జవ, 
ధ్యానాదులు గావించడం, “ప్రజ్ఞానం బ్రహ్మాది” 
మహావాక్యవిచారణ మొదలైనవి ఆత్మ సాక్షాత్మారానికి 
హేతువులవుతాయి. ఆచార్యోపదేశానంతరం సాధకుడు 
“యుక్తాహారము, ఏకాంతము, బ్రహ్మచింతన” అను 
ఈ మూడు రత్న(తయములను దీర్ణకాలము 
అనుష్టించినప్పుడు “బ్రహ్మపదవి”ని తప్పక పొందగలడని 
మవార్ని నద్గురు శ్రీమలయాళస్వాములవారు 
ముక్తకంఠంతో నొక్కి వక్కానించారు. ఆరూఢ స్థితిని 
పొందగోరే సాధకులు రత్నత్రయములను సర్వదా 
అనుష్టించుటకు యత్నించాలి. అప్పుడే అద్దీ స్థితిని మనం 
పొందగలం. 

ఆచార్యోపదేశముతో పాటు వారి అనుగ్రహము 
కూడ సాక్షాత్మారానికి మిక్కిలి హేతువవుతుంది. సద్దురుని 
యొక్క కరుణ (అనేక సాధనాలను తెలుపడం) లేనిదే 
సాధకుడు తన సహజస్థితిని పొందలేడు. గావున 
సాధకులు నద్భురుని కృవకు కూడ విశేష 
యత్నమొనర్చవలెను. వారి అనుగ్రహము సిద్ధించిన 
తోడ సహజ స్థితి కరతలామలకం అవుతుంది. దానికై 
యత్నించి, సఫలీకృతమయ్యేదము గాక!. 

శి) శమము :- 

ఆధ్యాత్మిక ఉన్నతికి, సాక్షాత్మారానికి అంతరింద్రియ 
నిగ్రహము అనివార్యము. అంతరింద్రియ నిగ్రహము 
గలవాడే సాధనను చేయగలడు. వివేకజ్ఞానము గలిగి 
అంతరింద్రియములను నిగ్రహించుకొని, మనో 
బుద్ధాదులను సర్వదా ఈశ్వరచింతనలో ఉంచుటకు 
సాధకుడు ప్రయత్నించాలి. నిగ్రపాంపబడిన 
మనోబుద్ద్వ్యాదులు ఆతృ్మసాక్షాత్మారానికి హేతువు 
లవుతాయి. 

“అభ్యాస, వైరాగ్యాలు” కలిగిన సాధకుడు మాత్రమే 


—ac) 


సాక్షాత్మారమును పొందగలడు. గావున ప్రతిక్షణం 
అభ్యాస, వైరాగ్యాలను జాగరూకతతో అభ్యసించాలి. 
“శాస్ర, ఆచార్యోపదేశ నియమాలను దీర్భకాల 
మనుష్టించుటతో పాటు తీవ్ర వైరాగ్యము గలిగి 
సాధనలను సల్పిన సాధకుడు ఆత్మ సాక్షాత్మారాన్ని” 
తప్పక పొందగలడు. 

4) దమము :- 

అంతరిం(దియు ని(గవాముతో పాటు 
బహిరింద్రియ నిగ్రహమును కూడ సాధకుడు కలిగి 
ఉండాలి. అప్పుడే పురోభివృద్ధిని పొందగలడు. 
జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ నిగ్రహమును దోషదృష్టితో 
సాధకుడు అలవరచుకొని, ఆయా ఇం(దియ 
విషయాలకు దూరముగా ఉండాలి. విషయాలే జన్మకు 
హేతువు అవుతాయి. గావున సాధకుడు వాటిని విషం 
లాగా వదిలివేసి, దయారవములను అమృతం లాగా 
సేవించాలి. 

బహేంద్రియములలో ప్రధానమైన “వాక్‌ - 
ఉపస్థలను” ముందుగా జయించుటకు సాధకుడు 


ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రెండు ఇంద్రియములే 
బంధమునకు కారణమవుతున్నాయి. సాధకుడు వీటిని 
ఎంతవరకైతే జయించలేదో అంతవరకు 
“మోక్షద్వారము” మూయబడే ఉంటుంది. గావున విశేష 
ప్రయత్నము చేసి వీటిని జయించవలెను. అప్పుడే 
మనని మనం యథార్థముగా తెలుసుకోగలం. 
“శాస్త్రము, ఆచార్యోపదేశము, శమము, దమముతో 
పాటు ఆత్మసాక్షాత్మారానికి ఉపయోగపడే అనేక 
సాధనాలను (యమనియమాద్యష్టాంగములను)” 
గావించి, సాయుజ్యమును పొందుటకు యెల్లరము 
ప్రయత్నించెదము గాక!. 

శ్రీ మలయాళ యతీంద్రా! కరుణామయా! ఆత్మ 
సాక్షాత్మార పర్యంతము వెనుకంజవేయని కార్యదీక్షను, 
ధైర్యమును, ప్రయత్న పరతను, ఆత్మవిశ్వాసమును, మనో 
నిగ్రహమును, శాగ్రవిద్యనుష్టానాచార్యోపదే శ శమ 
దమాదులను (ప్రసాదించి లక్ష్యసిద్దిని కలుగజేయుము. 
గురుదేవా! ఇవే మా మనోవాక్కాయ పూర్వక నమస్సులు. 

ఓం తత్‌ సత్‌ ఓమ్‌. 


మార్చి- 2020 


